


| CHENNAKESAWA న 
కం క! SATAKAM. 





BY, 
G. KRISHNAMURTY. 


— =] 





విజా స్ట 
గ, 

ఈ శతకము నాభాల్యమందు (అనగా) 1921 - 22 
సంలు మధ్య నా సోదరుని పోత్సాహముచే పోశర్ల పూడి 
వేలునైన చెన్న కేశవస్వామి పై రచింపయుడి వెంటనే ము 
దించుటకు సిద్ధపర్చబడి కారణాంతీరములచే సికటింప 
ఒడలేదు, చానిని. నేడు య ధఛామాతృకగా సవరింపక 
ముడంచుటవల్ల నచ్చటచ్చట గొన్ని దోవములు కలిగి 
యున్నది. ద్వితీయ మ.ద*ణమున దోషములు పరిమ్క 
రించి ప్రచురింప గి లవాడను, సాధ్యమయినంతమట్టుకు 
తి ప్పాష్పులు జూవియ న్నాను, ఈశశకముద+ణకు ముందో 
పద్యములు classificati>n జేసి వొయుటకు సాయపడిన 
మకీరా॥శ్రీ॥ Y. కామరాజు, 5. వెంకట దీవీతులు గార్ల 
కంతయేని క కిక్టిత జూఫపుచున్నాను, 


గం౦థకర్త. 





| రా ఆ 
చెన్న శేళ వళ తక ము. 
te TD See 
sh (శ్ర్రీరదైనణచ్ని నృపశేఖరు పట్టపుటేవి భర్త తో 


లోక ముంబానీ చావచిలోంయబడం దడ నకెగ్యచిహ్న మె 
వీక (దనర్వు నీపురసు వీప్పలశాఖల వపాటినెంతు నేం 
బా9కొట సత్మ_విత్వ పకిపాటవ మొప్ప జిన్న కేశవా! 


ఉ॥ పాయనిదీతు నేనొక ప్రిభాతమునణా బొలమేగివచ్చి వా 
తాయనమా రుతోర్ములు ముదణబొనరింపగ నింట ఖోజకా 


జీయము. జూచు నన్బరికీ జీరివచించె మదగ౦0జుండు నా + 
రాయణమూరి కుందమకరంద సమోకులం చెన్న శేళవా! 
ఆటీ తీ 


చం! అతులపరీ ళనున్నడనినట్లి క నిత్వమల౦తిం బోవ-గా6 
గుతుక మొనర్స క౦0తమునంగూర్చు కిరీటము చెన్న శేశవులా 
శతక మేక క నుత సాంఘీక నిగ్గుణతత్విసాంగ సం 
స్తుత నిపులం బొనర్ప్చుమునె సోదరు( డే జెన్న కేళచా! 


ఉ॥ అనయొసంగువాండు నిఖాలాగనుజేది మదగ జండు సం 
ఛానక విత్వ మూంధము సమంచితవర్షన వాసుదేవ గా 
భానకమింక లోటునకుం దక్కా_గ చేల వచింతు నేర్చుకకా 
బోని కవిత్వసంపదను బుష్మ_రలో-చన చెన్న కేళవా! 


ఉ|| జేరరకుండన్న వా్రిసీ విసపించుట యీఫురినున్న నిన్ను నా 
కూరక పోవు ఘస9ము లనూనఫలపంద హేతువ్రల్‌ నిశా 
థారక విక్యవలరి యధథాళ్ళయ వృతీమునె తెనక్చె నీ 

జేర కవిత్వమాది వినిపించుచునుండుట చెన్న కేశవా! 


2 చెన్న కేశ వశ్రతేకము. 


చం! షటుతర సత్కె._విత్య పరిపాటిని: జాతేక మర్శబోధమున 
ఘటన మొనర్చినట్టి కనిగండరగంద ని చేందలంతు మందటజా 
బటుకర శిబసంతతులు బొబడింబోంక తఅంప్రునుండ వెం 
కటరమణ న్యామూా దని ముఖపుతిగాకను వెన్న శేళవా! 


౪ సగుణశతకము. $= 


యట సారస నేక0 చకరిధూ శౌరి జునాగ్భన కృష్ణ ? కమం 
దార ముశారి మాధవ గ చాధర శ్రీలవ వాసు జీష 
'త్యారి చతుర వోటర్‌ మచాంధ నుధుద్విషకంసకై టఫ్‌ 
జరి హివణ్య నేత ఫున పాప విభంజన 11 చ|| ॥ 


నె 
(Ln 
నస కె 


మా 

ఈ || కెళియదగ్ప నసంహూక కంనవిఖభేదన 7 శనుళెది ' 
తాళ పరాసుగకెవం ముహావిళవాసుగ రావణాంక me 
సాొకవిమోచనాయతలే శుభాన్విత 'పొండవప క్ష పొత భూ 
సా ద షవ క్ష్‌ న ష్‌ 
శ ల్‌ కధిష్ట రన విధానచరిత్రమ || చె॥ 


5|| "పరణదూకో హస్తీని హారి” ని భుజంగ ముం జూావంవొక్కి. కొం 
తార తటాక గాౌరగ మగంగ ముగాచి పంలంబుంజంపీ శం 
“గారవనీ సము”హముల కమ సదాంకి ములుంచినట్లో యా 
ఓగకులాంగ నాప్‌టుని వేండి నుతింతును || చె|| (|! 


ఉ|| సాలిత యుగ * 0 సేన పరపా*లిత సాొండవపంచకాౌ సమా 
లోలననంజ యాత్మపరిలోల విభంజనతత్త వలోల వా 
తూల సురద్విషుంతక విధుంతుద సంగవహేతుభూత సా 
తాళ సమర్సితోగ) బలివైత్య మురాంతక || 10 


౦|| కమల సమో త్యు కక్షజిత కంచుక రాధ కుచాగసాగ9 సం 
యము యమలోక సాందిపసుతాగ తకెరణ కారణోద్భవా 
గవ భావజాత వివిథేచ్చ విభంగుర లాభలోభ పా 
సమూ సుయోభనాం౦ంత కృతభండన కౌరణ [చె॥ 11 


ఈ॥| వూతకి పాణసంహరణ ప్రణ్యజనావనభౌమను జీకసం 
భూత లయాంతకొవి)జనికౌయ మనోవార శీనుకొది సం 


"చెన్న కేశవశతకము. 8 


భూతన పద్మయోని[వారిగర్వ విభ౧జన రుక్మి కేళ [సం ; 
ఘాత లతాలవితం సుముఖ స్టిరవీ కణ Ii 12 


|| భావజరూప సాపజనపావన రావణాత్యప౦క బే 
రావణ క వద ర రగ ఇ దత్శరూప సం 
భావిత గుబ సంయమిసభాపిముఖ నీరద త్తరాణ్య సు 
జీ @ 
గ్రంచదలంతు నిన్ను పరికింపయగ౭ బేేమను | చె॥ 1$ 


చం॥ నలినదళాక్ష మాధవజనార్దన శతుృజితోగ9చక9 సం 
క లితభుజూగ9 నందన యనం గ నంళవర్థ న్‌ నో 
జ్టలిత దవాగ్ని భోజన సుకగళరీర నుధన్న కళవాయ భూ 
నాల ఫురుమో త్తమాచ్యుత పతంగతురంగమ |చ| 14 


| శాంతళరీర సర్వదృళ శాశ్వత భూతక్ళతే భవాయ స 
ర్వాంతర మానశౌరి పరతూత్మ బకారి పవిత్ర దేవా వి 
శ్యాంతర సాక్నీభూత. భవసాగర శోషణకుంళజాత భూ 
తాంతరవ ర్త నియ-చరితా మధుసూదన |॥ ౫|| 18 


| ఆంధక పౌండివృష్టి భువనాధిపజీవగ తాసుభూత గ 
ర్వాంధసు దామ స౦వారణ శాసవిహారితకేళవబా జరా 
సంధమృతార్మ_జాత పశుసంఘపరీక్షక మిత్రవింద ఫు 
ప్పంధయ నీలవేణి పరిసాలితకాౌముక' [చె 16 


«| ఓ రవిసోమ నేత యు? యోఫురుపోత్తమ యోహిరణ్య శే 
శారుణజేవాయో కితువిధానక యో(ప్రభబాయ శేశిసం 
వోరక భక్తవత్సల మహాక తుపాలన ఫుణ్యకీర్త యో 
వీరవ ప తీర్ధకర వేణు కరాంచిత ||చె॥ 17 


ఈ*| వాయకచానవచాంతక ప ప్రవ క్షణ గపహ్వూరవర్త నీయ శాం 
తాయ విళోధనాయ విజి తొక్మనసాగరళోషణాయ న 
లాయ చతుర్భ్ళుజాయ విమలాయ మాయ కృతార్శ'నాయ'నా 
రాయా విళ్వభుగ్విభవరంజత మాధవ || 18 


జ 
ర్‌ 


సై గ న్నకు 


స్థ శ పిట క శ్‌ Te జ సరా 2 కర్‌! 
WA పటి " re 5 


ఉక సురపతియాగభంజన విశోషణ కౌళియ దందళూక సం 
పరణ బకొదినవాంనవిచకొసురసంథభు ముకుంద ధర్మజా 
ధ్వరపరిపాల కార వృషభాసురజీవకృతాంతతుళ్య సుం 
దరనర కౌరిబంధితనితంచినికొముక | చ|| 


&॥ యాదననీంవాళ్ళన్న యనుళ₹ర్టునళాపవిమోచ వాంగ నొ 
మూడశుభాంగ రాధిక విమోపొన నిపుణ డంతవకవి 
దన భూతభావన కుచేల సమర్పితే దివ్య్వభాగ్య చా 
మూదర పాొరిజాతపరిమోషక (శ్రీధర |చ| 


4|| అంగ నృపోపజాపకృత రుత్న కిరీటికి రీట రత్న కా 
నంగసమానరూప కరుణార్లర నారదణావలోల భూ 
తాంగపతంగ వాహననుతరగ్‌ వగాంగ విధంగ సంగతా 
పొంగవిలోల భీవ్మకనృ సాత్మజనంగను ii 


చం॥ గురుకరు ణార్జ్రదృష్టి ముచికుందునిపె భర ె గు చేలు పె 
కరిపయి. గోబ్దపై మునుల కాంతల శే హరిద్రై యశోద 
బరపీన నీకటాత పు అవంబొక 6 గొంచెముయాఫు నాక్‌ సీ 
చరామునమ్మి నాడగదడ శౌరి గ దాగ జ | చ| 


చంక నరుపయి యుగ సేనుపయి నారదుపె గుహుశై 6 గ పీంయు వె 
వారిపయి గోపికౌంగన నలపె గిరిపై ద్విజావై జటాయుపెం 
బరపిన నీక్ఫ పాం ధీలవారిబుకగంబి నోకింత గాలు క్ష 
చరణ బిసపనూన ములు చక్కగ నమ్మితి Iai 


ఉ॥ వ్యాళమునందు భకృజనపావను(డౌ ధు9వ్రుకందు గోపికా 
జూలమునందు నందపశుజూలమునందు ముసీందు్ర9 అందు పొం 


చాలియెడకా వహించిన రపార్ట్రకృపాంబు తుషారమింత సె. 


రాలుఫు సీపదాబ్బముతిరంబుగ నమ్మితి ii 


ఉక పారుని పెం గు చేలుపయి. జావనిపపె హారి" కసీ పంద) నము 
కూరుల"పె మహీందుప యి కారిరభుజంగ ముపె విముగలా 
మె లా ళు 


19 


81 


29 


2] చెన్న శేశవశతకము, 
ఫీరలయందు 'బీవకివి భీ షణుల౦దున. జూపినట్టు న్ని 
సారకృ పాగ్ర్రదృష్ని నిడజాగిలి వెం9క్కా.ద [౫|| 

ది? లబ 


ఉ॥ నారద శానలోల సుగుణా క రబృంద వనాంతమౌగ్గ నం 
చార తృణాసు గాంతక తుపారమహీధర వాళి తాప సో 
చార ముకుంద పాండవముదపద మాధవ సారసాక్ష సం 
సార విధూరదూరతర సంసృళలోలుప || చ| 


చం॥ పతగతురంగ సంగర కృపాక్ళత కాౌననభల్లు శేళ వే 
భిత శివచాపసంగత కులీన రధాంగ క రాగి సాగ భా 
రక విదితాత్మ వ వర రన పరాళర పట్టణవాస వాసవా 
ర్చిత పదపద్భ దుర్విధ కుచేల సమౌర్చిన Hi 


చం॥ ఆతులగుణానురాగ వతం తర ఆలో సారస 
పత్‌ితళమనుష్యు పావన కృ పార్షవ జావీజమానపాలనా 
రతిసళఓతుల్యసుంపర పరాశర్‌పత్తనహస వాసనా 
ర్చితిపదపద్మ దుర్విధకు చెలసమార్చన ॥₹॥ 


ఉ॥ వేడములుద్దరించి ద. తవేలభరంబునం భూమిచాల్చి సం 
వాదములోం జయించి త న కరక 
ఇద మొన క్చెరా జులను చెయని బేదిధరిఅనీవుం నీ 
పాద మునమ్మి నాండ నను సావనుంజేయ వె || 


చం! వారినిహారించినాండెవు నహల్యనుబోచితి వబికుద॥ ౯- 
శరము వొడం౦గినా (కవు విశాలగ ఖీరచిచారకాంయుపో 
పరినృగునెగినాడవ్రు విపద్దళనున్న 6 గరీందుగాచి ఫు 
ష్క_రనిలయన్వరించితివి కం౦జవిలోచన |[₹|॥ 


© 


ఉ॥ వాసవదర్పభం౦జన విభాస్యర చంద్భవిలోక' సి రంవ 
తృాసుర రైత్యమర్దనకృళాంత కీరీటిళళ'ంగ సారధీ 


చాసుకితల్పక ల్పికీ సుఖాంగ నృ్శోంద్రళరీరరూపజూ 
నూసర వెల్లి నెతినయనూనకృ పౌర్షవ | చ|| 


త్‌ 


th 


27 


28 


$0 


81 


గ్‌ చెన్న శేశవళతకము. 


sol కరమరయ౦గ నారదమా ఖాదిసనందకుచేలకృష్వ సౌ 
గరులం దఠలంపనేల కలికౌలపు ధూర్జటి: గోప నాదులకొ 
సరవిగబోలంజూల నినుంజూలి నుతించుటలందు దీనుడకా 
గ రుణవహించి నన్ని పుడు శావగ పే డెద | చ| 


౪ మహిముశతకఠముం 4 


ఉం॥ ఉరగభయం౦కరోేన్న తశిరోపరితాండవధంగ భూమి సు 
సీరళయనోన్న తామలవిధిస్త్వవ కే షభుజంగమంబు నీ 
క రయగతల్ప మందుందరి.గాననినీంధువుం గాఫురన్నలం 
బరిమురి౧గా బె నీచరితలద్భుతమన్నిట | | 


ఉ॥ నీవుందలంప సాగరులు నిరలమె నగరంబులౌను నీ 
భావనచేం పురంబులు కబంధ సముద9ము శె ప్రవావా'రే 
ఖాపిభవంబు నొందం నినుగానము సేయు "సమక శకి నా 
శీవిధి "నెట్టు వచ్చు! పరికింపగ మాఢుడ | ఇ! "* 


చం|| పరమఖలుండురావణుండు బాహుబలంబున లంక నేలుచున 
ఖరుడుముఖాది “సెనికులం గాఫురముంచెను దండకొటని౯ా 
పరమమునీంద౦సరభుముల భా రత జేళమునందమచాధలణా 
బొరియంగ జేయ ఛెల్లినవె బోరజయింపవె కచె॥ 


4. మేకొనినిన్ను మున్ను యల మేటి పరాళరసంయనమా[ళరూ 
లోకత వచ్చిం గుంభజుండు లోలతగొన్ని దినంబులుండి ని 
స్నీకడం దాప్యతిష్ట వెలయంచిజనన్ఫువింబూడ్తి న్న వొ 
పోకడంగాంచి చెన్న హూరిపోలిక బల్కి.రి |చ| 


చం| అరనీవివి కృమ౦ంచును6 నిజాళ)మశాలపరాళరు౦డు సీ 
ధర జీరచించిసంయనువనిధానతనుండం నగస్త్యతాపసుం 
జెల్‌ దవంతవచ్చి రచియించెను నిచ్చట నీపితిష్ష ని 
స్టరపరిపేష్యమాన జలజాఅయవల్లభ |చ| 


83 


84 


85 


తటి 


87 


ఇన్న కెశవశతీకము. 


నా శృం ఇారసత్‌కము, 4. 


ఉ॥ రోనవివోరశళీళి నొకళామకు రాముకు మధ్య నీవు నెం 
తో సమయోచితాళ్ళతీ యధోచిత వేషముబూని (గోవితో 
భానిలు వాస్తపద్మ మిరువాగుల: గోపికలంటిరాగన 
భ్యాసవిచికిలాస్వమున వాడుట నెంతును [వె॥ 


ఉ|| ఊదిననోవియాలకుసముద వరాగవిరాగ లై విశే 
సాదరులె వివాస్తలికి. జియ్యన విచ్చెడిం నోపీకొళికిన్‌ 
మోదరతిప్రవీణత సముద్భవ కా తుక మిచ్చి బంఫు దా 
మోదరు మారసత్మి. యలు బుద్ధిదలంతును ii 


చం॥ శిరము మయూరఫీంచపరిసేవితమరగము యక్ష కర్చమం 
చెరనీసుగ ంధమివ్వగ య థేప్పిత గోపకు బాగ సం(గ్ర హో ' 
భరణక రా(గ రాధికనవాగతవర్తులపీనకర్మ_కా 
క రకుచపర్వతా(గ్రఘన కాశికసోదర | చె| 


41 వల్గరులుల్సి బొంపముల పాదప పాళిఫలాదిభారముల్‌ 
బల్లమువ౦గి మౌర్గమిరువాగుల6 నాతపమడ్డగింప. సం 
ధీ-లైెడు నిండల౯ దిరుగు దివ్యచరితు9ని బద్ముశాభునిన్‌ 
నల్లనపల్ల వాధరఅవల్లభు చింతును ॥1వె॥ 


చం॥ మకరపతౌాకనంగ రనమాహవ్వయలా ౦ఛన వేణునాద మా 
గ కవనవాయువీచికల( గర్గరసొయన మై దనర్చినకా 
సకలముయబానీ గాంఠతలభి సారిక శి. నినుగూండ రాగ చెం 
తకు యమునాంబు తిన్నెలకు. దార్చుట "నెంతును ॥చె॥ 


ఉ॥ కానన పారిభ(దనగ కల్పితడోలికఖట్వమందు చం 
జాళనన రాధకుంభికుచరా జినఖా[గము అందుంయమిటుచున్‌ 
పీనపయోధరోన్న తవినీలతనూరువాడోమవార్ష ణా 
నూనముద(ైద౦ బశు వినూత్న విలాసుడ || ౫|| 


88 


89 


40 


41 


43 


8 


చెన్న కేశ వశ కకము. 


చం! సరవిగ సారి జాతనగ కాఖక మర్చిన( దీవటుయ్యొలన్‌ 


ఉ|| 


«i 


ను. 


«| 


4 


దొరంకొని రాధతో ముదముతో కుచకుంభములాత్మవత మం 


దొరయ(6గ మూగ యుల లా దూగడు నీ తులశీవనాంతరాం 


తరపరిపూతశేళలిమదినాంట దలంచతును ॥౫|॥ 


చిక్తజబాణవహ్నాలకు. జేవద్‌'రంగి మసోరధవ9జం 

బుత్వేది సేయ(దూరతికలం బుచ్చి రమింపంగం జెచ్చినట్టి నటి మే 
నత్త న ను గూడు నిన్ను గనియాసలుబొండెడి వల్ల వారిగనల్‌ 
చిత్తము: లూర దృమ్టులను సీసగబుచ్చవె || 


వకొళిమయూరఫీం-చ మొక మాదిరియైనమిటాగంమొప్పు వా 
హ్యాళివిభాక రాళ్ళజపయన్విని ఘట్టములంమర్ననోనవి పొ 
టీలలంగుగు నోపకల టెంకికి చెమ్మెగ రా+యంభారిచే 
వీలంంగ బంప్‌ వారి పిలిపించి రమింపచె en 


సారసచక్రి ళబ్ణములుం జక్క_గ గ్రోసికి మేళవించి శృం 
“గారము-గా షన ప స 
తీరుగ నున్న మెట్ల పయిదేళశమున సుషీరంబునూగు నీ 
చారుచరి(త్ర చెంచెదను సారస య. i= 


కూటమికొప్పమిజాగినిని గోపముతో(డ నిశీధమం౦దు బృం 
దాటనిలోంని కుంజముల (దట్టుచు బోవ నొశకానిెకంగు నీ 
కూటమి నొలనటి యలకోపితరాధలభింప శేళిలో 
మాంటలులేక తృప్తి పి పడి వూయవచింపవె |చ| 


నంగరమందు పంక్షి శిరుజంపీ విమానములో న నయోభ్యకున 
చంగనవచ్చి చేకవయి సౌధము: లోన మహీజతో సుఖా 
నంగవిహార వర్మినలనన్య మెబుం౦గ క నే (ప్రజారి తా 
స౦ంగత్‌నున్న నిస్లాలుతు సాగరభంజవ ॥ ౫|| 


చం! ఎననీ వివోరకుంజముల కేగి నిశీధములందు కొంతునన- 


గనుటకు వార్చియున్న యలకెంతల కందరకన్ని రూఫలై 


44 


45 


46 


+7 


tS 


8] చెన్న కేశవశతీకము, 


మననీజతంత) మంద ౫ సవు౦బుగ బొందగ జేయు విళ్ళయా 
ఫునునినుపొపసంపహారణ న్‌ దలంతును ||| 4 





థీ పకృతిశత కము. గీ 


చం॥ అరయ నిమేషమా దిగల య్బామ లెన్ని గతించు చాయువుకా 
హరణమొనళ్చె -గానిస ;నయరబగు నొక్క_నిమేషమంసు సీ 
స్మరణ మెటుంగ కెలమనిశంబునుబోయె వృథా! భవావ్సినే 
స్టిగనుని నమ్మిబాందితిని (జేటు జనార్దన చ| 


చం॥ పనిగొని నిన్నొకండు బలవంతముంసేయ6 దలంచు భక్షికిణా 
గను౬6గొన చెంతపాొటిదదిం గాలవశంబున6 బక్వపాక మె 
డనరనిదంచు నెంచ నిరతంబు స్రయర్న మొనర్పజాఅమిన్‌' 
మనుజు డధోగ ఎజాబడుట మావండు నింతకు | చ|| 


ఇం! అర శు ని మేష కాష్ట్రటధియామిని సంధ్యలుప, (మాసవ 
తరముల? గ్ల్గళోగ 9విరతౌాశుభరంబునం చెల్ల్పవేళలన్‌ 
సిదనిగయ గాలచకి ము నొకించుక (నాగక నడ్నివైం చెనం 
దరఖుడియెన నలప నంతటి మూఢుడు || 


ఉ॥ వూరివొడంగి బ్రహ్మకును భూషణదూషణ లెన్ని జేస్తినన్‌ 
వాగికనిన్ను చం౦దును భువంబఖులలబును నీవునిండుట౯ 
"ప్రరకుడైన చిమ్మిరకు రెగ నిభిస్మృము "నేమింజేయగా 
గారణమౌను నుర్వినటు గాదొకొ దైవము |శా| 


చం|| పరిచయ పండితో త్త గ్రముల 'భావములుత్తముగాదు గత్తలా ' 


గురువులఫింప డెచ్చటను భూోరవనంబుల నుండునేము నా 
పరిచయభావ్యపాళి బలవంతముసేయవు ళంక బోవ నే 
నరుండనుగాని గ హ్షుడిక నాకు లభీంపడు ॥ చె| 


ఊ| మిసలుగడ్డమా న్నెనిచి మిదికిబోంవ్రట కూర్త్య్యకేశముల్‌ 
రాసులుణోర్చి ము మీ పరం౦బగునట్టి విచిత్రమైన యో 


tE0 


త్‌! 


ర్‌ శ్వ 


తీర్‌ 


- a, 
ఇ ఆక sea 


క్‌ - నా శ జ 
0 . న్న ఇ న్‌ we భి జ wa బు Cn న ఖా నలం జ్‌ . rn A 
[్‌ భత ye ఇ Se ఫం Sts FT? ఇ వస్తు లలి 
10: న్న కేశవశకేకము.. -.. 
| చె తె వే శ: జ 
| | 


ఊసరవెల్లి టైవముల 'నూరక 'ేంలదలంప భు క్రీకిన్‌ | 
చాని నికీభనుంతకును పాిష్యను బేంటిది |చ| 56 


వం! నరుంచలె. గోరజాలదగ నంతటి చెమ్మివహింపలేమి చ్చ 
ద్విరద యుపొ ల్మె_న క) పరి జేవన'లేమి వచింపనట్లు న. 
న్నరయం గుచేలు చందనము కనర్హ ము చాల్యమునందునట్టి చౌ 
పరిచయ మేమి లేదిక భవాళ్యంయముండెను | ఛె| 67 


చం॥ దొరకొ9 చింతసేయుటకు. దోచని భూరివిశింకటోన్న తౌ 
భరమగు భీకహీతువు భవాది) శిరంబున౭దాల్చి లేమికిన్‌ 
భరపడి ,మముందుబోవ. 'జకువాట్లువహించి ననిళ్చలాత్మ కా 
తరమునం చేటునొందుటలు తధ్యము శ్రీధర | చె|| 58 


చం॥ దొరకొని. దీవయుయ్యెలలం దోడను వల్లవపల్ల వొధరల్‌. 
వారివగు నిన్ను గాధనిడి యామినులఠదు కళింగ కుంజ మం 
దిరముల( బూర్శచందంకళ చేజ మొసంగ కళిందజాసరి 
ద్దరులను నూచుభంగులు ముదంబుననెంతుచు | చ|| ర్‌9 


ఉ॥ వానుడిమూంటపోకడల నాటికినాండు దెలుంగు బాసలో 
నానుడి ఛేన్న ళబ్దమది నాడగ చెన్నయటంన్న మార్చుకున్‌ 
స్థానము నొంచా కో9ధక్ళత తామకసాత మనోజపాయ సం 
భానకుపావివావాగిరి ధారణ క్రీథర |చె॥ 60 





4 మానసశతకముః $=ాా 


చం! ఆలయదు నగ్గుచెందదు మవాద్భుతసంగతి నెట్టివస్తువుల్‌ 
గఅన్నీజనించె మాననము గానీలకొక్క_త్షణంబులోన వం 
దలు పదినూర్లు లత లయుతంబులు నర్నుద సంఖ్య్మలెన వాం 
శాలు జనియింపజేయుంటకు సౌరస లోచన మ్‌, 01 


చం తరుగని కెమసంకతులు( దామరతం౦ంపర లె యజసిమున్‌ 
జెటుగునుగాని జూవవిల. వీంతివపొంచి “'ప్రపంచబాంధ చం 


సజిన్నళేళవళకకము 11 


బురలకయుండినన్‌ గుబుసమూడ్నుగతికా భవమూడ్చి -నెజబం 

_ థురపరతత్త ్వమందుట లధోక్షజ మోక్షము [చక 62 
ఛం! సిరిచెడి జీవయాత౦కతిచిక్కు_భుటిల్లి వృృాష్సీకపాళి నో 
చరవిముఖత్య్వవెం౦ద మది చకి)విచారము నే చుకున్న దు 


ర్భర పుమనోర థాళి . సురవర రృగ్మవిమాన విహారులె మనో 
భర మొనరించు పాణికి సువర్షనవాంబర nar 68 


4 


చేసరవింది)ియంబులః 6 దివిష్టపరాజ్యసుఖంబుగల్లినన్‌ 

చేసిన సేకకుకా నట జెండింయుం సౌళికుప పక౦మి౦ప గాం 

తో "సెడుగాని [తృప్తిపడి రోయనవు శేముషియింది)యా శకి 
న్న్మాసటయున్న వట్టు నిదినెజయు వాటికి fl 64. 


ట్‌ 


నిల్‌ చెడీ "పెం పుకుంగి తగుచేతీలు లేక కుమూరు లెల్ల దు 

స్పీతికిర వైన దుర్జనుడు చేటులొనర్నుచు జీవశేషమున్‌ 

(బకికిన వట్టుబుచ్చుటకోం బ్రాల్పడుగాని రమేళ నిన్ను నే 
కతమున సంన్మరింప మది గాంకశహింపడు ॥ చ|| 665 


= సాంఘిక శతకం 4 


చం! వలచుట చక్క_కేయుట శుభప్రిదరూపము దాల్చుటాత్మ భ 
రల వికసింపజేయుట కరంబనురాగము విద్య నేర్వ'కే " 
గలిగిన చెజవర్శనజగ ంబలరించెడు విద్య నేర్నినస్‌ 
పొలతు లిశెంతవారగునొ. బుష్మ_రలో-దన || 2|| 66 


ఉ॥ మోసము బానిసత్వ మిల మోసము నర్తకవృత్సి భిక్షదు 
పహ్పపము యాచకౌళికి విపత్తు క విఠ్వ సమర్థ నంబు ల 
ధ్యాపకవృత్మి ప౦చమజ నార్హ_కమయొ, ను యిట్టి సర్వలో 
కాపదలందు సేఢ్యము సుఖంబిడు విపు)కు EU | 6 


చం! కలిమికిని నలంప(డని గాఢదరిద9 మొ'సంగి జూండని 
చ్చలు సుత డారపొత్రపరిచర్యకుం. తానక మై భవాబిలో 
జ ధి 


12 'ఇన్న శేశవళతకముం 


కలగి దివా౦థమది పడి. గారియంతు9౦గినరీతింబోవు సీ 
తలంపు చెటు౦గ కొజ్జాడిల తామరలోచన |చె॥ 6% 


చం॥ జనకుడుమాధ్యు డాలర్మజుడు ఒశెవుడు గోడలు వైష్ణవంబు ద 
కున రక. మార్మసతి బుదమతంబు పీతౌమహుండు వా 
మనము గభస్తీద్నా వనుత మరే ది గాగ సృృహస్తులెం 
దును జెడు నీప పీభుత్వమును దోండనెబుంగమిీ |i 69 


ఆలీ ఏ నినత కము టై 


చం॥ కనుగొని రూపురూపవలెగాని వణంబు బుణంబు శీషముం 
చిన పరశేషమట్లు కడుంచేటు సువాహు హతంబొనర్చిద 
మ్ముని మిగిలింప లేడియయి మోసముంజేసీ మహిజ లంకలో 
మనికికి హేతువయ్యగ ద మాధవ ళీ) 9కగ | ?0 


ఉ|| సెల్లదుజూండ శిస్టునకుం సేవకవృగ్ని సతాగ్ని పోతి త 
: బళ్లైల దిమ్మరరజనరు పాస పు "జారణితోండం గారం 
బొల్లగరాదు మాట విననొల్లని దమ్ముల 6 గూాడియు౧డుట గ్‌ 
జెల్లదు వలవాంగనల చిత మనోహర గచ సి 71 


ఉ॥ చానముగాదు ము ష్రిగొల ధర్మముంనే సెసీన పాత్ర పాత తా 
జ్ఞాన మెలు౦గ కున్న పడజల్లిన మాతే) ఫలింప దుర్చు సం 
ఛనరసార్ట్ర'కాలనియతంబులు జూడక యున్న రాజస 
'న్మానముగాను లోఖికి జనార్చ్యన Ni 72 


si 'పెట్టిననాండె చుట్టములపీ పీత గడించిననాడె భార్యతో 
బట్టరమింప కళ రవులు బారుట కూరతజూాఫునాం-డె హోం 
బట్ట నాలుటం కిర వై నధనాగననాం డె తీరముల్‌ 
మెట్టుట పన్న నాండె పరమేశ్వర శ్రీప పత 1వ 73 


ఉ॥ యింటభుజంగమున్న దనకిష్ణులు సోదర లీసు-చెందినన" 
తుంటకులైన యింటికిరుందోఎవల చాయ జరత్వ జీర్గ్లమం 


4] చెన్న కేశవశతకము. ' 13 


దంటలురాలుచున్న ౬6 దగ నావరణంబు వహీంపకున్న 'నా 
యింట వనీంపరాదు నరుండెన్నడు శ్రీకర ॥చె॥ 74 


చం॥ తనుంగని చంగదడిం[నుడిని దాపితదర్విధు లెల్ల నిత్యము క్ర 
వినతులొనర్ప సాధులను వీకండులంచు దలంచి గ క్యకుకా 
గనకనశించు. నాళ నీ3గల్లిన యా నహుషుండు సాధులౌ 
మనులం డిరన్మ_రించి చెడింబోవడె మాధవి |చె॥ 75 


చం] వలతి క నాదినీద్ధముగ వచ్చిన సంపద హెచ్చుచుండినన్‌ 
దొలివగు వంళవరనఫు6 దోంవల బోవు చెనంటికబ్బలాో 
జాతో 
కులడగమంపు బోటుగనిం గూలము దాటదు సాౌగరంబు వా 
కలుజడిసీటికొ డ్లబయి “గాచి జరించును ॥ 2|| 76 


చం॥ ఫలయమొకయింతలేదు. పెిజవారల సంపద కీసుచెందినన్‌ 
కలంత వృదంతరాళమును( గారియ వెట్టుట గాని నూర్యరో 
చులం గలగుండు చెంది. గన జఆూడ్కు. అ శేమికొజంత కాళికం 
బులు దమగూండ్ల జాగటలు. బోవునె శ్రీపతి || zn 


ఉ| 


చేవంవొ'జంగరాదు నృతిచేట్పడనున్న వి'డాకులిచ్చినన్‌ 

భావము చెప్పరాదు దనభార్యకు పారగరాకు పోరులజా 
జీవిుు తోండ మితు9లకుం జేయదొలంగగ రాదు బాసటల్‌ 
నీవనిలాఉవేల్బులను నెం౦చగ రాదిల || 78 


క్‌ు! 


ఆడంగజంకబోలదు సళా ౦ంతరమందు ని:౦బు బంటుజ 
కాడ రామదొయ్యలిని. గల్లవెచింపగ రాదు సర్వముల్‌ 
బాడగుచున్న నీతివినం బాధవపొంపగ రాదు నిన్న డా 


వాడల లేవు యెంకి భువి పారుకుం జెల్లదు చెన్న కెళవా 79 





చం| తనదగునేర్చుంచేత వివిధంబగు వస్తువు లెల్ల జేసీ తా 
గ నుంగొనివిన్మితభ' కు ఏ6 గాంచడు గారడీవాండు గాని చే 


14 చెన్న శేశవశత కము. 


ఫ:నమగుమాయం గల్పితముంగారడింజేని భిమించి శాళ్వతం౦ 


బనుమతివాడి మోసపడి గంతల జిక్కి_ఈ చెన్న కెళవా 


ఉ॥ ఆదినసత్తు రూపవివిథా కృక్‌దోపక యుండ దానిక 
త్యాదిది ఏ సత్తురూఫవివి ఛాకృతులొప్పుగ జేసి యన్నిఓ జా 
మాదిరి6 బట్రియున్న నిను మానవ్రండెవ్యడు విశ్వరూపిగా 
గాడ నళెంచువాండు నిను. గాంచినవాండీల!! చె| 


ఉక కోరక లెన్ని యేనిగలుగున్‌ పంకింపమనోరధ్యవజం 
బూరకం బోవజాలకు సముద్శవకారణమౌాలవాల మై 
వేరడు మూలము న్నెవమ![(వేల్చ్బ్చమి తతి త్య్వపభా'గ్ని దా పీ సం 
సారము సత్యమ్యనుజువుసల్సి మురాంళక |చ| శా 


ఉ|| మూల మెఆజంగి చి త్తమునమోహమ: జంపి తురీయభావనా 
లోలుడు జూగంితన్న వములోంబడి తక వము విస్మరింపగా 
బోలండ "నేకవాశితరవోక్తులు చాటిమురారినో)విచా 
యాల లెటు౦గు 6 గోపికల యీాప్ఫీతే మట్టులు [oll 


ఉ॥ వాయికులోనుగాక వనమాలిని నిన్నుదలంప జీవులన్‌ 
పాయక జీవరూపివయి వ ర్హలట౯ గ నుగొంచుందా నిశా 
పాయపరోత సాకీ ఓగ ఛవనసే యు సుషుప్తి కౌవలకా 
మా యక తీతతత్యమయిమానక భానీలు | ౫|| 


చ| కడళిబలంబు చెచ్చియొక కొచఘటం౦ంబునంబోయ దానికే ' 


ర్పడిన నికౌారమం౦బువ్రుపర౦బగునట్లు భవాంళ మైన యీ 


జడు-డు నుపాధిబాసీ నిను సత్వర మొందును 'శా.దనీరముల్‌ 


జడనిధిమిళ 9మింపబడు జందమునకొ దగ ॥1 చ| 


ఇం॥ దొరసీ సజీవ్రటైనపతితో రతికిన్వలపించి బాహుబం 
ధురపరిరంభచుంబనవిథుల్‌ ఒరగించిన భార్య పా9ణముల్‌ 


వెరిగిన యాళరీరమును(6 దూరమ. నుండిభయంబు కోయ" హ్‌ 


వరలగజూచు నివరుంగ6 వట్టిది జీహము .||వె॥ 


80 


81 


£8 


84 


వన్న కేశవశతీకము. 15 


చ| క లిగినళం౦ంక'లక్రావిడచిం గాయముదిప్పగమూల మైన యే 
చెలివి నిరంతరంబు. దన తేజము పెం పున జీవఫావమున్‌ 
గలుగ జరించి సంసరణ కర్మనిబద్దముజేయుచున్న చా 
"తెలివి పరాత్పరుండనుచు చేలుటశేదొకా ? 1 ఇ॥ 87 


&॥ నూ చనకైయకుంధతినిజూ ఫుట కౌది ధృవుండులోనుగా 
జూచుట కౌనువా(టిదొలి జా ఫువిధంబున కోళ జీవుఅకా 
జూదుట చేర్చి చానిదగజూ చినవెన్మ_. దద౦ంతిక౦బులోం 
వచి గ9హింప నీవనుచు నజ్జనులాడీరి 1 చ| 88 


ఉ|| పాతకుడైన (పాణము విపర్దళనున్న నిబనుడెన జీ 
వాతువ్రబోయినకా సుతులుపంచత నొందిన లేమిగల్లిన౯ా 
నాంతీసుతుం౦డు( దన్ను విడనాడిన సర్వవిచారశాంతక 
వై తము కన్న నన్యము శుభంచిడజూలదు | ₹॥ 89 


ఉ॥ కొన్ని పవితంముల్‌ సలుపం 7వార్చికిళా సములందుక కి మ 
కొన్న గకకాస్యతం(భ్రమును (గొంచము( జేకొనంలేని జీవికిజ్రా 
గొన్నిటలోకతం(గ్రమాలు గూర్చునిమిత్తము పేరుమా(త్రకున్‌ 
గన్న యభధేచ్బ "కాత్మకులుక నగదక్క_ట | చె॥ 90 


+01] ఫలముభవార్చితంబనుచు బాయక' (జేసెడి శామ్యకర్మలన్‌ 
గలుంయసఫలంబుజన్మలిడు. గారణసంచితమందుగూడిశే 
పొలియు బొలంబులూకన్చుటకుంబోయెడిం నాలిజనంబులూడ్సియు క్‌ 
ఫలముగ ణింపనట్లు పలుబాధల నొందియు || చ| 91 


చం! మనలనువేరుగాగ జలకూవిరిజేని ఘటంబులోన బం 
ధన మొనరించిదానికి యధారి ప్రుమేఘుము నొందనీక మూ 
తినిబిగియించినట్లు ననుందేవాములోనం బిగించి మాయయః£- 
ఫఘనమగు బెండువన్న చెర గారియం బ్యెక్టుడు Ii y2 


ఉ|| మే(కిొని సాధనంబులను మేకుబిగించి ముఖస్తమెన యా 
పీ/శిబిగిం ప్రమాయ విడిపించిన వైళము నిన్ను జేరుదుజా 


16 వన్న కేశ వక తకముం 


ఉఊకువచింపేల నిక సౌధనళంఖులభింసలేదు ని 
న్నీ కరణిజా బిగిం పువిడి "ెట్టులుంజేరుదు |చ| 


ఉ॥ లోకులు నీటియావిరి విలోలనళక్తి ని లోకతంతముల్‌ 
వీ(క నిజోపయోగ మున విల్చుగళక్‌ ననునీశరీరను౦ 
'జీకముగాగ జీవమతీ చెక్కొ_నిభేద మొనర్చి మాయయన్‌ 
లోకుడు వృద్ధి చెంచెడు విలోకనజేయుము || 


ఉ॥ నూలముక ౦శెనిం[డియతతుల్‌ కడుచేప వృపీక పాళికు 
'జ్వీలము మాననంబుమటజి( బేయిమడుంగులు దానిక౦"టెనుం 
బోలుఘనంబు బుద్ధిందగ బుద్ధిక తీత పరంబుసాత్నీయై 
(గా లెడిదాత్శ నాల్మీ "నెలుగన్వలె ముక్సికి | చ| 


ఉ॥ సాంఠెకు నిచ్ననామదిని సంగత మైన పరిక్షలోేనిరా 
థారమవిద్యబంధనకు దార్చి విపత్తునొసంగునంచుప 
ల్మారు గణించినిగు గణ ఫలా ప్రి కిమానన మడ్డిందాళివి. క 
గోరి భజింతునిన్ని పుడు గోవజమందిర [చె 


ఊక వాంరక నేనుసించు భగవంతుడు మానక మాన సేందియా 
గారవిలక్ష ణోజ్వలవి కారనిరంజనచిన్న్మయచ్చిదా 
"కారుడు గాని యీఫురిని గల్లు మనోహర వెన్న శేకవా 
కారుడు గాడు బొంకుంగడగ ౦డ్డకుమూలము || చె॥ 


ఊక! "నేనన నీవు నిచ్చలునునీకును నాంకువి భేదమేమియుకా 
గానంగలేదు గాన దరిగానని మాయదగుల్వడంగ సం 
ఛాన నిదానమడ్డీన ప౦భానమునీవను (ాంతినుండుట కొ 
మౌనవజన్న లెత్తుటకు మానుటలేడిల | చె|| 


చంక అనయము నేందలంచు పరమాత్మమదీయ హృదంతరాళరం 
జనరుచిరంబుగాని పఠినంగతక ౦క ణపారిఠధ్య కొం 
చనరసనచాదిముండిత దశాంచిత పీఠదుకూల ధారియా 
మనుజుడుగాడు గాడరయ మాయక తీతుడు |చ| 


98 


94 


9రీ 


లగ 


97 


ఫి 


99 


పన్న శేశవశతకము. ' 17 
శ్ర { 

ఊఉ! బాలుండ మానసంబుపరిపక్వము నొ౦దగ చీడు నేక్చుకణొ 
జూలి నుతించినాడ ననుజాగొనరింపక ధిక పొల నా 
శీలుండవన్న సీబిరుదుం జేననొరంగక యుండపీ0తితో 


పాలనసేయజేడెద కృపార్షవ శ్రీధర 121 100 


'చ౦క ఆడుగుట లేదుసంపదల కౌళవహీంటచులేదు రాజ్యమం 
దొడయని జేయ నింకొనుదిం నున్న దిమానక వేడుచుంటినీ 
యడుగులభకి దప్ప మటీయన్యము వేడను వేడవేడనో 
జడధిళయాన కృష్ణ జలజాయతలో-చన చెన్న కేళవా 


చం! పొరనిన వేళలన్‌ గృషికిబోవుచు.బెన్ను లభింపకౌల మాకా 
జెటుపక బూర్వజొదితవశీకరవర్తనతోడనిత్యముఃా 
వరపిత సీకత౦బు నొకవారములో..భవదీయ దాసుడన్‌ 


గర మెళవంళ సాగ రమృ గాంకుడ కృన్ణుడ చెన్న కేళవా! 162 


ధాం 


నీతా గామా నము దాక్షరళాల, నరసాపురం, ప॥ గో॥ జిల్లా, 


ERRATA. 


పుట పద్యం పంకి 
ఠీ 


తప్ప ఒప్పు 
3 6 వి దలంతుముందటన్‌ దలంచెదన్‌ 
ఫి L7 4 వష వరిష 
అ | ® 
7 40 2 ఛా ఇవా 
[| 48 థ్‌ 


ద్ర ప్ర 


